దేవుని ఉదెశాలకు 
జన్మనివ్వడం 





ఆశిష్‌ రాయిచూర్‌ 


ఉచిత HODES కోసం Arad 


ఆల్‌ పీపుల్‌ HH) & వరల్డ్‌ & (టీచ్‌, బెంగళూరు, ఇండియా SN Bod పంపిణీ సింది. 
మొదటి ఎడిషన్‌ ముదించబడింది: ఫిబవరి 2002 

సవరించిన డిజిటల్‌ ఎడిషన్‌: మే 2020 

మొదటి తెలుగు ఎడిషన్‌: ఫిబవరి 2021 


Contact Information: 

All Peoples Church & World Outreach, 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd Block, 
Kalyan Nagar, Bangalore 560043 Karnataka, INDIA 


Phone: +91-80-25452617 
Email: bookrequest@apcwo.org 





Website: apcwo.org 


Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King 
James Version. Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights 
reserved. 


Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the 
following resources: 


Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain. 
Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James 


Strong, S.T.D., LL.D. Published in 1890; public domain. 
Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 
1996, Thomas Nelson, Inc., Nashville, TN. 


es భాగసాామ్యం 


మా ఈ ప్రచురణలను ఆల్‌ పీపుల్‌ చర్‌ సభ్యుల, భాగస్వాముల, స్నేహితుల ఆర్థిక 
సహకారంతో ము।దించి ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యపడుతున్నది. ఈ (ప్రచురణ ద్వారా 
మీరు మేలు పొందినట్లయితే ఆల్‌ పీపుల్స్‌ చర్‌ ద్వారా పచురితమౌతున్న ఈ పుస్తకాల 
ముదణ, పంపిణీ కోసం ఆరికంగా సహకరించి తోడ్పడవలసిందిగా మిమ్మల్ని 
ఆహ్వానిస్తున్నాము. మీ విరాళాలు ఏ విధంగా ఇవ్వాలి అని తెలుసుకోడానికి apcwo.org/give 
వెబ్‌సైట్‌ చూడండి. లేక, ఈ పుస్తకం చివరిలో “ఆల్‌ పీపుల్‌ చర్‌తో భాగస్వామ్యం" అనే పేజీ 


చూడండి. కృతజ్ఞతలు ! 


మెయిలింగ్‌ జాబితా 


ఆల్‌ పీపుల్‌ చరి నుండి ఉచిత పుస్తకాలు విడుదలైనప్పుడు తలియజేయడానికి, మీరు 
apcwo.org వధు మౌ మెయిలింగ్‌ జాబితాకు చందా పొందవచ్చు 


DIVX ఉద్దొశాలకు 
BIN SCO 


SE COI asso TERT SIR EH banca dapat SEER REI MR 1 
“మరియ అదుుతం" నుండి DOPOD... ceecsssssssssssssssessessssscsnesssssecsscsucsscsuseseesecsscsucsacsaceacenecsscesceaeeasens 2 
DE BUSS SOS TEI STEHT TIGHT SERS GHEE 6 
ప్రార్దన దారా జన్మనివ్వడం...............౭౭౭౭లలలలలలలలలలలలలలలలలలజలలలజజలలలలల లలల లలల లలల 9 
పలుకబిడిన మాలు see RSL ELSIE 12 


Bo SD DTI TTT EET TID eater ree 14 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


1. పరిచయం 


దేవుడు తన ఉద్దేశాలను భూమిమీదకు విడుదల చేయాలనుకున్నప్పుడు, 
దేవదూతలను వాడుకున్న సందర్భాలున్నాయి. కాని చాలా తరచుగా, ఆయన వాటిని 
మానవ పాతల ద్వారా విడుదల చేస్తాడు. దీని అర్ధం ఏమిటంశే, భూమి wd ఆయన 
ఉద్దేశాలు, నీవంటి, నావంటివారి ద్వారా విడుదల అవుతాయన్న మాట! 


నీవు దేవునితో నడుస్తూ ఉండగా, నీ ద్వారా ఈ భూమి మీదకు ఆయన విడుదల 
చేయాలని కోరుకుంటున్న (ప్రణాళికలు, ఉద్దేశాలు నీవు కనుగొంటావు. వీటిలో కొన్ని 
'దేవుని కుమారుడు కన్యక ద్యారా జన్మించడం' అన్నంత విపరీతమైన (పాముఖ్యత 
గలవిగా GOW, మరికొన్ని "ఎవరూ వినని ఒక మారుమూల (Pood ఒక నర్సరీ స్కూలు 
స్థాపించడం' లాంటి చిన్నవిగా ఉంటాయి. కాని ప్రతీదీ భూమి మీద విడుదలయే; దేవుని 
కార్యమే. 


ఈ పుస్తకంలో భూమిమీద దేవుని ఉద్దేశాలకు జన్మనివ్వడం అనే అంశంపై కొన్ని 
విలువైన ఆలోచనలు పొందుపరచ బడ్డాయి. కాబటి, నీ జీవితం ద్వారా దేవుని కార్యాలను 
విడుదల చేస్తూ సాగిపో! 


BIA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


2. “మరియ అదుతం” నుండి పాఠాలు 


యెషయా 7:14 
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్బవతియై కుమారుని కని అతనికి 
ఇమ్మానుయేలను పేరు పెట్టును. 


"మరియ dyed)” మీరు గమనిస్తుండగా, భూమిపై దేవుని కార్యాన్ని విడుదల 
చేయడానికి కొన్ని ఆలోచనలు ఈ కింద చూద్దాం. 


నియమిత కాలంలో భూమి మీదకు విడుదల కావడం 


ఈ లోకంలోనికి దేవుని కుమారుడు జన్మించడం గురించి ఏదేను తోటలో దేవుడే 
పవచించాడు, “నీకును (స్తీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము 
కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు" 
(ఆది 3:15). యెషయా వంటి ఇతర ప్రవక్తలు కూడా ఆయన రాకగురించి ప్రవచించారు. 
అయినప్పటికినీ ఈ లోకంలోనికి రక్షకుని పంపడానికి దేవుడు ఏమాతం 
తొందరపడినట్లు కనిపించదు. పవచనం చెపిన సుమారు 4000 సంవత్సరాల్ధ్థ తర్వాత 
"కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన [Havoc 
పుటి... ధర్వశాస్తమునకు లోబడినవాడాయిను" (గలతీ 4:45). దేవుడు తన కార్యాన్ని 
ఎల్లప్పుడూ నియమించ బడిన సమయంలోనే విడుదల చేస్తాడు. నీ ద్వారా విడుదల 
చేయాలనుకున్న పతి కార్యాన్ని, నియమింప బడిన సమయంలో మా।తమే విడుదల 
చేయాలని దేవుడు కోరుతున్నాడు. 


సాధారణమైన ప్రజల దా్వరా విడుదల 


దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి ప్పంపాలనుకున్నప్పుడు, BANS కన్యకయైన 
మరియ అనే ఒక GSS యూదయ స్తీని ఎంచుకున్నాడు. లోకంలోనికి రక్షకుని 
పంపించడం అనే ఎన్నడూ చేయని అత్యంత ముఖ్యమైన కార్యాన్ని దేవుడు 
చేస్తున్నపుడు, దానిని ఆయన ఒక యవ్వన కన్యకకు అప్పగించాడనే విషయం గమనిస్తే 
చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు ఎంత ధైర్యం చేశాడో కదా! మరియ గర్భంలో 
ఉన్న శిశువుకు ఎదైనా అయివుంకే? గరృసావం చేయించుకోమని ఎవరైనా మరియను 
బలవంతం చేసివుంకే? ఆమెకు అనుకోకుండా గర్చస్రావం్మ అయివుంసే? చరి|తలో ఆమె 
జీవించిన కాలంలో వివాహానికి ముందు గర్భం ధరించిన [QA రాళ్ళతో కొట్టి Soda. 
ఒకవేళ ఆమెను అలా రాళ్ళతో కొట్టి చంపేసి వుండివుంకే? అప్పుడు లోకరక్షకుని 
పరిస్టితి ఎమిటి? మానవాళికి ఏమైయుండేది? వెఫల్యాలకు ఇన్ని అవకాశాలు 
ఉన్నప్పటికీ, అత్యంత గొప్ప కార్యాన్ని చేయడానికి ఒక యవ్వన కన్యకను నమ్మే ధైర్యం 
చేశాడు దేవుడు. దీనిని చేయగలిగిన దేవుడు, కోట్లాదిమందికి సువార్తను ప్రకటించడం, 
రోగులను స్వస్థపరచడం, చెరలో ఉన్నవారికి విడుదలనివ్వడం, దేశములను 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


OsQndddo వంటి ఎలాంటి కార్యాలకోసమైనా, నీలాంటి, నాలాంటి వారికి 
అప్పగించడానికి ఆయన ధైర్యం చేస్తాడు. సామాన్యమైన మనుషులకు తన కార్యాలను 
అప్పగించడానికి దేవుడు భయపడడు. నిజానికి తన కార్యాలను లోకంలో విడుదల 
చేయడానికి ఆయన సామాన్యులనే ఎంచుకున్నాడు. 


ఆయన ఆత్మద్యారా మాత్రమే జన్మించి నిర్మలమైన వారుగా 
ఉండాలి 


దేవుని కుమారుడు మరియ గర్పవాసి కావడం అసాధారణమైన కార్యం, కేవలం 
పరిశుద్దాత్మ ద్వారా జరిగిన కార్యం. గర్పధారణ మనిషి గర్భంలో జరిగినప్పటికీ, అది 
అద్బుతం ద్వారా జరిగింది. ఈ గర్పధారణలో ఎలాంటి మానవ ప్రమేయం లేదు. 
“పరిశుద్దాత్మ నీ మీదికి వచుును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు 
BOX) పరిశుద్దుడై దేవుని కుమారుడనబడును" అని దేవదూత మరియతో చెప్పాడు 
(లూకా 1:35). మనద్వారా దేవుడు చేయాలనుకున్న (పతి కార్యం ఆయన ఆత్మ ద్వారా 
పుట్టిందై ఉండాలి. అది మన సాధారణ సామర్ధ్యం, శక్తిద్వారా జరిగినప్పటికీ, అది 
ఆత్మద్వారా ధారణ పొందినదై ఉండాలి. శరీరం ద్వారా పుట్టింది శరీరం, ఆత్మదాారా 
పుట్టింది ఆత్మయి ఉంటుంది. అది ఎంత ఆధ్యాత్మికమైన కార్యంగా కనిపించినప్పటికీ, 
మనం కేవలం మానవ తర్కం, ఊహ లేక ఆవిష్కరణ ద్వారా మా।తమే ఒక కార్యాన్ని 
ఆరంభించి, అది యథార్థమైన దేవుని కార్యంగా ఉండాలని ఆకగించలేం. ఆ కార్యం 
పరిశుద్దాత్మ ద్వారా పుట్టకవోతే, అది ఎంత భక్తిగల కార్యంగా కనిపించినా, ఇంకా శరీర 
సంబంధమైన కార్యమే అవుతుంది. దేవుడు శరీరకార్యాలకు తన అభిషేకాన్ని ఇవ్వడు 
(నిగమ 30:32). 


అది ఇబ్బందికి కారణం కావచ్చు 


లోకరక్షకుడు జన్మించడానికైన మానవపాతగా ఉండడం మరియకు ఎంత ఘనతో! 
అయినప్పటికీ, ఆమె ఎంత ఇబ్బందిగల పరిస్థితిలో ఉందో ఆమె వివాహం కాని యువతి. 
కాని గర్భం ధరించింది. నిజమే, ఆమె గర్ఫం ధరించింది స్వయంగా దేవుని కుమారుడే, 
కాని ఆమె కుటుంబం, స్నేహితులు ఆమె వివరణ స్వీకరిస్తారా? పరిశుద్దాత్మ కార్యంద్వారా 
తాను గర్పవతినయ్యాాననే ఆమె వివరణను వారు నమ్ముతారా? తన కుమారుణ్ణి ఈ 
లోకంలో ఆమెద్వారా “జన్మింప” జేయాలని దేవుడు కోరుకున్నపుడు, ఆయన మరియను 
ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎందుకు పెట్టాలివచింది? 


ఇందులో మనందరికీ ఒక పాఠం ఉంది. చాలాసార్లు దేవుడు మనకు అపగించిన పనిని 
కొనసాగిస్తున్నపుడు, అది మన ఇబ్బందికి కారణం కావచు. మనలో, మనద్వారా దేవుడు 
చేస్తున్న కార్యాన్ని అందరూ అర్థం చేసుకోరు మనమాయన పనిచేస్తున్నందుకు 
తృణీకరించబడి, వినర్గింప బడవచుు. “శరీరం” మరణించేటట్లు, చాలాసార్లు మనం 
ఇలాంటి పరిస్థితిగుండా వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తాడు. ఇది మనం తగ్గడానికి, 
దేవుని కుమారుడు హెచ్చడానికి కారణం అవుతుంది. ప్రభువైన యేసును గూరిిన 
సాక్ష్యాన్ని, ఆయన మన ద్వారా చేస్తున్న కార్యాన్ని సిగ్గుపడకుండా చేయడం మనం 
నేర్చుకుంటాం. 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


దేవుని అసాధారణ కార్యం తరచూ సాధారణమైన, మామూలు ప్రక్రియల ద్వారా రూపం 
దాలుుతుంది. మరియ గరం ధరించడం ఆశJర్వ్యకరంగా జరిగినా, ఆమె ఆ బిడ్డను 
తొమ్మిదినౌలలూ మోయాలిివచింంది. గర్పధారణ, ప్రసవం అనే ఈ |ప్రక్రియనంతటినీ, 
దేవుడు ఒక అద్బుతంగా ఎందుకు చేయలేదు? ఆ శిశువు మొదటిరోజు గర్భంలో పడి, 
మరుసటి రోజున |ప్రసవమైపోతే ఇంకా గొప్ప అద్బుతం అయ్యుండేది కదా? 
సాధారణంగా, సామాన్య [ప్రక్రియ arsor, మరియ బిడ్డను పూర్తికాలం మోయాలిన 
అవసరమేమిటి? ఇక్కడున్న ముఖ్యమైన పాఠం ఏమిటంకు,. భూమిమీద దేవుని 
అసాధారణ కార్యాలు తరచుగా సాధారణమైన, మామూలు (ప్రక్రియల ద్వారానే 
జరుగుతాయి. ఉదాహరణకు, ఒక బలమైన స్థానిక సంఘాన్ని కట్టడానికి దేవుడు నిన్ను 
పిలిచి వుండవచుు. నీద్వారా ఆయన చేయాలనుకున్న పని అదో కావచు. దానికోసం 
నిన్ను ఆయన అభిషేకించి వరాలు ఇచివుండవచు. అయినప్పటికీ, స్థానిక 
సంఘాన్ని కట్టడానికి ప్రయాసతో, పనిచేసి, బోధించి, పసంగించి, శద్దచూపి, (ప్రణాళిక 
చేసి, క్రమంగా నిర్వహించే సాధారణ ప్రక్రియ ద్వారానే నీవు వెళ్ళాలివుంటుంది. నీ 
సామాన్యమైన సాధారణ (HW) OS TS దేవుని అసాధారణ కార్యం జరుగుతుంది. 


మరొక ఉదాహరణ దైవిక పోషణలోనిది. దేవుని ప్రజలుగా, మన అవసరాలన్నీ దేవుడు 
తీరుస్తాడని మనం నమ్ముతాం. దేవుడు ఆశ్చర్యరీతిలో మనలను ోషిస్తాడని 
విశ్వసిస్తాం. అయితే, అనేక సందర్భాలలో దేవుని ఆశ్చర్యకరమైన పోషణ, మన 
చేతికార్యాల ద్వారానే మన జీవితంలోని వస్తుంది అనే సంగతి గుర్తించడంలో 
విఫలమౌతాం. మనం పనిచేయాల్సి రావచ్చు, కాని మనం పొందేది మాతం 
ఆశ్చర్యకరమైనదే. ఉదాహరణకు, నీకు ఉద్యోగం ఉండడం అనేది కూడా ఆశ్చర్యమే 
కావచు]! నీ పనిద్వారా నీకు దొరికే పోషణ కూడా ఆశ్చర్యమైనదే! 


మూయబడిన తలుపులు ఎదుర్కొనవలసి రావచ్చు 


మరియ “తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, [sso వారికి 
Yodo లేనందున ఆయనను పశువుల GBS పరుండబెబ్టైను” అని బైబిల్‌ 
చెబుతుంది (లూకా 2:7). బెతెహేములో ఎన్ని సత్రాలు ఉన్నాయో మనకు తెలీదు. 
మరియ యోసేపులు, అనేక సత్రాలముందు నిలబడినా, వారికి స్రలము 
దొరకకపోవడాన్ని మనం ఊహించుకోవచుు. లేకపోతే వారు వెళ్ళిన సత్రంలో గదులు 
లేకపోవడం వలన, ఆ సుతం యజమాని వారికి పశువుల పాకను చూపించి వుండవచుు. 
తన కుమారుని జన్మకు, ఈ విశ్వానికే దేవుడైనవాడు, ఒక అద్బుతం చేసి, కనీసం 
ఒక్కగదిని కేటాయించలేకపోయాడా? మరియ మనసులో ముసురుకున్న ఆలోచనలను 
మీరు ఊహించగలరా? “దేవుడు మాకోసం ఒక్క గదినన్నా ఉంచుతాడు. ఎందుకంశే 
నేను మోస్తున్న బిడ్డ దేవుని కుమారుడు కదా. సతంలో మాకోసం ఒక గది తప్పకుండా 
ఉంటుందని అనుకుంటున్నాను" అని ఆమె అనుకుని వుండవచుు. అయినాసరే, 
దేవుడు ఆ బిడ్డ ఎక్కడ జన్మించాలని కోరాడో ఆ స్థలాన్ని చేరేవరకు, వారు తట్టిన (పతి 
తలుపూ మూసినట్లుగానే అనిపించింది. కాబట్టి, మన జీవితాల్లో కూడా, భూమిమీద 
దేవుని కార్యానికి మనం జన్మనిచ్చే క్రమంలో, అనేకసార్లు మనం మూసివున్న తలుపులు 


4 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


ఎదుర్కోవలసిరావచుు. OOD మనం చేస్తున్న పని యథార్థమైంది కాదని అర్థం కాదు. 
మూసివున్న తలుపులు మనకు DJG, మిగిలిన తలుపులు తట్టమని, దేవుడు ఏ 
స్థలంలో కార్యాన్ని జరిగిస్తాడో అక్కడికి చేరేవరకు ముందుకు సాగిపామ్మని. 


నిజంగా పరిశుద్దాత్మ వలననైన యధారమైన దేవుని పనిని తమ ఆత్మలో ధారణ 
చేసినవారు అనేకులు ఉన్నారు. అయితే వారు ఎక్కడ వుండాలని దేవుడు కోరాడో 
అక్కడికి చేరేవరకు [పసవించలేరు, లేక బిడ్డను కనలేరు. వారు ఎక్కడ ఉండాలని 
దేవుడు కోరుతున్నాడో అక్కడికి చేరేవరకు, వారికి "సలము లేనందున" ఒక స్థలం 
నుండి మరొక స్థలానికి వెళ్ళాల్సిరావచుు. దేవుని ఉద్దేశాలు మన ద్వారా జన్మించడానికి 
ముందు, మనం OBS స్థలంలో ఉండాలి. 


సంరక్షించబడాలి, పోషించబడాలి 


ఒక శిశువుగా; యేసు మిగిలిన శిశువులందరి లాగానే ఎదగాలివచింంది (లూకా 2:40). 
యేసు తాను పుట్టినరోజు నుండే, తన పోషణ, అవసరాలు అన్నీ తానే చూచుకోలేదు! 
మరియ ఆయనను చూచుకుంటూ, POD) పోషిస్తూ, మిగిలిన తల్లులందరి లాగానే 
ఆయనను సాకాల్సివచింది. నిజానికి యేసు శిశువుగా ఉన్నపుడు, ఆయన (ప్రాణాన్ని 
కాపాడడానికి మరియ యోసేపులు బెతెహేమును విడిచి ఐగుప్పుకు పారిపోవాలి)వచింది. 
ఎందుకంకే TBS హేరోదు ఆ శిశువును చంపాలని చూశాడు (మత్తయి 2:12-16). 
"ఇతను దేవుని కుమారుడు కదా, తనను తాను పోషించుకోగలడు, సంరక్షి ంచుకోగలడు, 
కాపాడుకోగలడు" అని మరియ యోసేపులు ఆయనను విడిచిపకేయలేదు. BHA 
కుమారునికి జన్మనివ్వడమే కాక, ఆయనను పెంచి, పోషించి, సంరక్షించే బాధ్వత కూడా 
మరియదే. అదేవిధంగా, మనద్వ్యారా దేవుడు పుటించిన పనికి మనమే 
గృహనిర్వాహకులం. MAT So ఆరంభమైన ప్రతి పనిని వోషించి, పెంచి 
సంరక్షించాలిన అవసరం ఉంది. తనకు పుట్టిన బిడ్డకు తలి ఆహారం పెట్టి, పోషించి, 
శద చూపి, పెంచి, సంరక్షించినప్లే, మనద్వారా దేవుడు పుట్టించిన పనిని మనం శ్రద్దగా 
DOW, పోషించి, కాపాడవలసి వుంది. దేవుడు మనద్వారా జరిగించిన పనిని నాశనం 
చేయడానికి అపవాదిని గాని లేక దుష్టాలోచనలతో ఉన్న మనుషులను గాని మనం 
అనుమతించలేము. 


ఈ కింది అధ్యాయాలలో, దేవుని ఉద్దేశాలకు జన్మనిచ్చే ప్రక్రియలో జోక్యం ఉన్న 
నాలుగు అంశాలను మనం చూద్దాం. 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


3. నీలో దాగిన సంపద 


మనలో ఉన్న సంపద/భదపరచబడిన దానినుండే దోవుడు తన ఉద్దేశాలను 
విడుదల చేస్తాడు 


SST SO” ఏమి జన్మించబోతోంది అనేది మనలో ఉన్న సంపద 
నిర్ణయిస్తుంది 


మత్తయి 12:33-37 

33 WEY మంచిదని యెంచి దాని పండును మంచిదో అని యెంచుడి, లేదా, చెట్టు BSAA యెంచి దాని పండును 
BOD అని యెంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. 

34 సర్పసంతానమా, మీరు చెడ్డవారై యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు 
దానిని బట్టి నోరు మాటలాడును గదా. 

35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను Sco ad. దుర్గనుడు తన చెడ్డ ధననిధిలో నుండి 
దుర్విషయములను తెచ్చును. 

36 నేను మీతో చెప్పునదేమనగా -మనుష్యులు పలుకు వ్యర్ణమైన (ప్రతిమాటను గూర్చియు విమర్శ దినమున లెక్క 
చెప్పవలసి యుండును. 

37నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు. 


మంచివాడు, తన హృదయంలోని మంచి ధననిధినుండి మంచి విషయాలను బయటికి 
తెస్తాడు. మననుండి ఏమి పుడుతుంది అనేది, మనలో ఉన్న సంపద లేక మనలో 
నిండినదానిపె ఆధారపడి వుంటుంది. మన హృదయాలలో ఒకవేళ మంచి విషయాలు 
BOD, మనం మంచి విషయాలను పుట్టించగలం. మన హృదయంలో చెడవిషయాల 
సంపద GOW, చెడ్డ విషయాలనే మనం పుటించగలం. మన ద్వారా ఏమి పుడుతుంది 
అనేది మనలో దాచబడిన సంపద యొక్క స్వభావం నిర్ణయిస్తుంది. 


మత్తయి 7:15-20 

15 అబద్ద |ప్రవక్షలను గూర్చి జాగత్తపడుడి. వారు FBO చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు కాని లోపలవారు 
క్రూరమైన SBN. 

16 వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరుచెట్లను 
అంజూరపు పండ్లనైనను కోయుదురా? 

17 ఆలాగుననే పతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 

18 మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనోరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప D6. 

1ల మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 

20 కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. 


ఇక్కడ యేసు పరిసయులతో మాట్లాడుతున్నాడు. తమకు “మంచి ఫలములు" దొరికితే, 
చెటు తప్పనిసరిగా మంచిదెౌతుందని పరిసయులు అనుకుంటున్నారు. కాని నిజానికి 
దానికి వ్యతిరేకమైనది సరియైనది అని యేసు ఎతిచూపాడు. చెట్టు మంచిదైతేనే దాని 
ఫలములు మంచివౌతాయి. BEY స్వభావం దాని ఫలములను నిర్ణయిస్తుంది. మనలో 
ఉన్న సంపదయే మనం ఫలించే ఫలాలను నిర్ణయిస్తుంది. మన జీవితాలలో మనం 


6 


BIA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


BOD పుటిస్తామో అదే నిర్ధయిస్తుంది. మనలో ఏముందో అనేది మనద్వారా ఏమి 
వస్తుందో అనేదాన్ని నిర్ణయిస్తుంది. కాబటి అలాగే మనలో ఉన్న సంపదను బటి దేవుడు 
తన కార్యాలను విడుదల చేస్తాడు. కాబట్టి మనలో ఇంతవరకు ఏమి నింపుకున్నాం, ఏమి 
నింపుకుంటాం అనేది చాలా పాముఖ్యం. 


ఈ సంపద మనలోకి ఎలా వస్తుంది? 


దోవుడు మన జీవితాలలో సంపదను ఇస్తాడు 


యోహాను 3:27 
అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగహింపబడితేనే గాని యెవడును ఏమియు 
POSTED. 


దేవుడు మన జీవితాలలో సంపదను ఇవ్వగలడు. HSS ఉన్న ఈ సంపద లేక Hod 
ధననిధిని దేవుడు తానే ఉంచాడు. మనకున్న సమస్తానికి ఆధారం దేవుడే. దేవుడు 
కోరుకుంకే, ఆయన మన జీవితాలలో వరములు, అభిషేకం, ఇంకా మనలో 
(పస్తుతంలేని ఇతర సామర్థాలను పెట్టగలడు. 


ఇతరులు మన జీవితాలలో సంపదను పెట్టగలరు 


సామెతలు 27:17 
ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. 


మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారు అయితే మంచి విషయాలను లేక 
చెడవిషయాలను మనలో సంపదగా పెడతారు. మోషే, యెహూషఘవల మధ్య 
అనుబంధాన్ని దేవుడు ఏర్పాటుచేశాడని దిితీయోపదేోశకాండంలో మనం చదువుతాం 
(ద్వితీ 1:38). యెహూషువను నాయకుడుగా సిరపరచమని దేవుడు మోషేకు చెప్పాడు 
(సంఖ్యా 27:18-23). మోషే అభిషేకం యొెహూషువ మీదకు వచింది. మోషే తన 
చేతులనుంచడం బటి ward? యెహూషువలోకి వచింది (ద్వితీ 34:9). ఒక సంపద 
ఒకనినుండి మరొకనిలోనికి వెళ్ళింది. ఇతరులనుండి మంచి నిధులు మన 
జీవితాలలోనికి వచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎవరితో సమయం గడుపుతామో 
వారిని ఉద్దేశపూర్వకంగా ఎంచుకొని, వారు మన జీవితాలలో మంచి విషయాలు 
నింపేటట్లు అనుమతించాలి. 


మన జీవితంలో మనం సంపదను నింపుకోవచ్చు 


సామెతలు 4:23 
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి 0d Xow ముఖ్యముగా నీ హృదయమును 
భద్రముగా కాపాడుకొనుము. 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


మన జీవితాలలో మనం ఏ సంపద నింపుకుంటున్నామో మనం నిర్ణయించుకోవచు.. 
దేవుని వాక్యం చదవడం, కొందరు వ్యకులతో సమయం గడపడం, కొన్నింటిలో తర్పీదు 
పొందడం వంటివాటి ద్వారా మనం కావాలని మనలో సంపదను నింపుకోవచుు. మనలో 
మంచి నిధి వచిన తర్వాత, మనద్వారా మంచి విషయాలు Wey పదేశంలో మనల్ని 
మనం ఉంచుకుంటున్నాము. 


మనద్వ్యారా దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని మనం అర్థం చేసుకోవడం 
మొదలుపెడితే, వాటినే మన జీవితంలో నింపుకొనినప్పుడు, అది దేవుని కార్యాన్ని 
పుట్టించడానికి సహాయం చేస్తుంది. మన జీవితంలో, మనకు అవసరమైన నిధులను 
మనకు ఇవ్వమని దేవుని అడగడం ద్వారా, లేక అవి మన జీవితాలలో ఇచ్చేవారితో 
సమయం గడపడం ద్వారా, లేక అవసరమైన తర్పీదు పొందడం అనే విధానాలలో 
దీన్ని మనం చేయవచు. ఎప్పుడైతే ఆ సంపద మనలో ఉంటుందో, అప్పుడే అది 
బయటికి వస్తుంది. మనలో దాచబడనిదాన్ని మనం బయటకు తీసుకురాలేము. 
ఉదాహరణకు, మీరొక కొత సంఘాన్ని స్థాపించి, పాస్టరుగా Gow, దేవుడు ఆ సంఘం 
వర్గిల్లాలని, సంఖ్యలో పెరగాలని, బలమైనదిగా కావాలని, తాను కావాలనుకున్న 
సంఘంగా ఉండాలని ఆశిస్తాడు. సంఘాన్ని నడిపించి, సరైన నిర్ణయాలు తీసుకుని, 
మంచి సంఘసంస్లగా, కార్యనిర్వహణలో మంచిగా మరింత ఎక్కువగా తీనుకు 
వెళ్ళడానికి, మీలో దేవుని వాక్య నిధి, దేవుని అభిషేక నిధి మరింత జ్ఞానం అవసరం 
కావచు], కాబటి నీవు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, అభిషేకంలో ఎదగాలి, 
సంఘ నిర్వహణ నెపుణ్యాల గురించి నేర్చుకోవాలి, వీటన్నిటినీ నీలో దాచుకోవాలి. 
అప్పుడు సంఘానికి సంబంధించిన విషయాలు నీలో పుట్టడం సాధ్యమౌతుంది. 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


A. [AP SS ద్వారా జన్మనివ్వడం 


మన జీవితాలలో దేవుని ఉద్దేశాలకు మనం WSS ద్వారా జన్మనిస్తాం. BHA 
సంగతులను భూమిపై ఉనికిలోని తెచ్చే ప్రసవవేదన ప్రార్థన. 


ప్రార్టనలో BHD ఉద్దేశాలను గూరిన అవగాహన నీవు పొందుతావు 


1కొరింధీ 2:9-10 

9 ఇందును గూర్చి దేవుడు తన్ను గేమించు వారికొరకు ఏవి సిద్దపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి 
వినబడలేదు, మనుష హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి యున్నది. 

10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను 
కూడ పరిశోధించుచున్నాడు. 


1కొరింధీ 14:2 
ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు. మనుషు్యుడెవడును 
గ్రహింపడు గాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. 


మానవజాతి కొరకైన సామాన్యమైన దేవుని (ప్రణాళికలు, ఉద్దేశాలకు అనుబంధంగా, 
వ్యక్తిగతంగా మనలో (ప్రతివారికి దేవుడు ప్రణాళిక చేసి సిద్దపరచిన నిర్గిష్టమైన 
విషయాలు ఉంటాయి. “వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా 
సిదపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనకు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై 
ఆయన చేసిన పనియై యున్నాము" (ఎఫెసీ 2:10). మనలో చాలమందికి, మన జీవితాల 
కొరకైన దేవుని ఉద్దేశాలు చాలా స్పష్టంగా కనబడకుండా, “మర్శ్మము"గా అనిపించవచు. 
కాని దేవుని ఆత్మకు దేవుని మనస్సు తెలుసు. దేవుని గూఢమైన సంగతులన్నీ 
పరిశుద్ధ్దాత్మకు Send. ఆయనకు దేవుని |పణాళికలు, ఉద్దేశాలు పూర్తిగా తెలుసు. 
ఎందుకంకే ఆయన తానే దేవుడు! దేవుని (ప్రణాళికలు, ఉద్దేశాలు పరిశుద్దాత్మ మనకు 
బయలురుస్తాడు. ఇది తరచూ ప్రార్థనలో జరుగుతుంది. 


మీరు ఆత్మలో ప్రార్డించినపుడు, దేవుని ఉద్దేశాలను ఉనికిలోనికి 
తీసుకురావడానికి |ప్రార్డిస్తున్నారు 


భాషలతో (ప్రార్థించడం (లేక ఆత్మలో (ప్రార్గించడం) లోని శక్తివంతమైన లాభం 
ఏమిటంశే, మనం “మర్శ్మములను పలుకుచున్నాము. మనం ఆత్మలో 
పార్గించినపుడు, నిజానికి మనం మన జీవితాల కోసమైన దేవుని (ప్రణాళికలను, 
ఉద్దేశాలను నెరవేర్చడం కోసం పార్గిసున్నట్లు. అవి ఆ సమయానికి మనకు మర్శంగాను 
లేక దాచబడినదిగాను ఉండవచు. 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


POSS, మనద్వారా దేవుడు పుటించాలనుకుంటున్న విషయాలను దేవుడు మనకు 
బయల్పరుస్తాడు. మనం [EMS Heo, మనం వాటిని గర్పం ధరిస్తాం, దేవుని 
ఉద్దేశాలు మన ఆత్మలో గర్భం దాలుుతాయి. మనం ఆత్మలో ప్రార్థించడం 
కొనసాగిస్తూండగా, ఆత్మీయలోకంలో మనం దేవుని ఉద్దేశాలకు ఒక రూపాన్ని ఇస్తున్నాం. 
పుట్టుక లేక ప్రసవం ఇంకా జరుగకహపోవచుు. కాని గరం ధరించిన సమయం మొదలు 
పసవం అయేవరకు, లోపలి ఎదుగుదల, కనపించని లోకంలో ఎదుగుదల అనే 
అభివృద్ది BOD కాలం లేక గర్ఫస్స్థిశువు ఎదుగుదల జరుగుతుంది. మనం ఆత్మలో 
పారించినపుడు ఇలా జరుగుతుంది. కనిపించే విధంగా ఏమార్పు మనం 
చూడకపోవచు్చు, కాని ఆత్మీయలోకంలో, దేవుని ఉద్దేశాలు ఒక రూపుదిద్దుకుంటూ, అవి 
భూమిమీద విడుదలయే; సమయానికి ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి 
మనకు ఒక ఆలోచనగాని లేక దర్శనం గాని వచినపుడు, దేవుడు మనకు కొన్ని 
విషయాలు బయల్పరచినపుడు, మనద్వారా దేవుడు బయల్పరచాలని ఆగించినపుడు, 
వాటికోసం మనం ప్రార్థనలో గడపాలిన అవసరం ఉంది. సరియిన సమయంలో, కాలం 
పరిపూర్ణమైనపుడు, భూమిమీద ఆయన ఉద్దేశాలు పుడతాయి. 


ప్రార్దన నీ చిత్తాన్ని BHA చితంతో కలుపుతుంది 


హా(భ్రీ 5:7-9 

7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళతోను, తన్ను మరణము నుండి రక్షింప గలవానికి 
ప్రార్గనలను యాచనలను సమరిించి, భయభకులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. 

8 ఆయన, కుమారుడై యుండియు తాను పొందిన శ్రమవలన విధేయతను DO) STA. 

9-10 మరియు ఆయన సంపూర్ణసిద్ది పొందినవాడై, DA, DSH యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని 
దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత రక్షణకు కారకుడాయెను. 


మత్తయి 26:38-39,42-43 

38 అప్పుడు యేసు -మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి, 
నాతో కూడ మెలకువగా నుండుడని వారితో 32) 

39 కొంతదూరము వెళి, సాగిలపడి -నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి SOAHD Anz, అయినను నా 
యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్డించెను. 

42 మరల రెండవమారు BY -నా తండ్రీ, నేను దీనిని [WAST గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధకము 
కానియెడల, నీ చిత్తమే సిద్దించు గాక అని ప్రార్డించి 

43 తిరిగి వచి, వారు మరల నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. 


దేవుని కుమారుడు విధేయత నేర్చుకోవడం అనే సత్యాన్ని అర్థం చేసుకోవడం మన 
జ్ఞానానికి చాలా కిం. కాని పైనున్న వచనాలు కుమారునికి తం డిపట్ల "GOS భయము" 
లేక “దైవిక 88" ఉందని తెలియ జేస్తున్నాయి. గెతెమన్‌ తోటలో, తాను పొందబోతున్న 
బలియర్పణను యేసు ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు, తండి చిత్తానికి "అవును" అని 
చెప్పగలిగే స్థాయికి ఆయన రావడానికి, మహా రోదనముతోను, కన్నీళ్ళతోను యాచనలు 
ప్రార్థనలు చేశాడు. ఆ తీవమైన ప్రార్గనా సమయం ద్వారా మరణమవ్వడానికి విధేయత 
చూపునంతగా ఆయన చిత్తం, దేవుని చితంతో పరిపూర్ణంగా సమం చేయబడిరది. అలాగే 
మన జీవితాలలో కూడా, చాలా తరచుగా, మన Do ఆయన చిత్తాన్ని చేయడానికి 
సంపూర్ణంగా లోబడని సమయూనికి చేరుకోవచుు. కాని తండి సన్నిధిలో మనం 
ప్రార్థనలో గడిపినపుడు, ఆయన చిత్తంతో మనం చిత్తం సంపూర్ణంగా ఏకం చేసే 


10 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


సమయోనికి మనం తరచూ చేరుతాం. POS ముగించే సమయనికి, "ప్రభువా, నీ 
చిత్తమే సిద్దించుగాక!” అనే స్థాయికి చేరతాం. 


కాబట్టి, ప్రార్థన, సహజ లోకంలోనికి విడుదల కాకముందు, కనిపించని లోకంలో పుటి, 
ఎదిగి, దేవుని ఉద్దేశాలు ఒక స్వరూపంలోనికి మారడానికి సహాయపడడం మా;తమే కాక, 
మన చిత్తాన్ని తండి చిత్తానికి అనుగుణంగా మార్చడంలో కూడా సహాయపడి, ఆయన 
ఉద్దేశాలను ఈ  భూమిఫె నెరవేర్చడానికి సిద్దమయేేలా చేస్తుంది. 


11 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


5. పలుకబడిన మాట 


చాలా తరచుగా మనం మాట్లాడే మాటలు, భూమిమీద దేవుని GORA), చిత్తాన్ని 
నెరవేర్చడానికి సాధనాలుగా ఉంటాయి. మన మాటలు కేవలం మన పస్తుతాన్నే కాక 
మన భవిష్యతును కూడా [పభావితం చేసి రూపుదిద్దుతాయి. 


దేవుని ఉద్దేశాలతో మీ జీవితాన్ని మండించే మాటలు పలకండి 


యాకోబు 3:6 
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము 
కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 


నాలుకను “అగ్ని” అన్నారు. 0% నాలుకకు గొప్ప (పభావం ఉంది. ఈ వచనం చెడు 
మాట్లాడే నాలుక అనే భావంతో, నాలుకకున్న "HS" |ప్రభావాన్నిగూరి (ప్రతేకంగా 
చెబుతుంది. 


ఒక చెడ్డ నాలుక పాప "ప్రపంచం" Der అవుతుందో, ఒక మంచి నాలుక దీవెన 
"పపంచం" కాగలదు (యాకోబు 3:6). ఒక చెడ నాలుక శరీరమంతటినీ అపవితం 
చేస్తుంది, అలాగే ఒక మంచి నాలుక శరీరమంతటినీ దీవిస్తుంది. ముఖ్యమైన సందేశం 
ఎమిటంళే, మన నాలుక, మన సర్వమును (ప్రభావితం చేస్తుంది! మన నాలుక మన 
ఉనికిని ప్రభావితం చేస్తుంది. మన జీవితం అంతా నాలుకవల్ల “నిప్పుంటుకుంటుంది". 
అది మనం మాట్లాడే మాటలవల్ల పభావితమౌతుంది. 


ఒక చాడ నాలుక నరకం చేత మండించబడుతుంది లేక నరకంచేత [పభావితమౌతుంది. 
కాని దీవెన, అభిషేకాల "పపంచ"'మైన నాలుక, దేవునిచేత, ఆయన వాక్యంచేత, ఆయన 
ఆత్మచేత “మండిరచ”" బడుతుంది. ఈ నాలుక శరీరమంతటినీ దీవిస్తుంది. ఈ నాలుక 
దేవుడు మనకోసం దాచిన దీవెనలతో మన జీవితాలను వెలిగిస్తుంది. ఇది BSA 
ఉద్దేశాలను ఈ భూమిపె విడుదల చేసే నాలుక. 


నాలుక అయితే పాప ప్రపంచం అన్నా అవుతుంది లేక దీవెన (ప్రపంచంగానన్నా 
ఉంటుంది. మనం మాట్లాడే మాటల ద్వారా మనం దేవుని ఉదేశాలకు జన్మనిస్తున్నాం. 
దేవుని ప్రణాళికలు ఉద్దేశాలతో కూడిన మన ఉనికిని “మండింప" జేసే మాటలను 
మనం పలకాలి. దేవుని సంగతులను ఉనికిలోనికి రప్పించే మాటలు మనం మాట్లాడాలి. 


12 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


దేవుని మాటలు పలుకుతూ మీ లోకానికి రూపాన్నివ్వండి 


హెిట్రీ 11:3 
అందును బట్టి దృశ$మైనది కనబడొడు పదార్థముల చేత నిర్మింపబడ లేదనియు విశ్వాసము చేత గహించుకొను 
చున్నాము. 


భాతికమైనది/పాకృతెకమైనది ఆధ్యాత్మికమైన దానినుండి వచింది. 4 ssWSO 
అదృశ్యమైనదానినుండి వచింది. |పాకృతికమైన దానిని పుట్టించడానికి వాడిన 
అదృశ్యమైన లేక ఆత్మీయమైన పదార్గం దేవుడు పలికిన మాట. కాబటి, సహజ 
లోకంలోని వస్తువులకు స్వరూపమిచ్చేేది, తీర్చిదిద్దేది, రూపాన్నిచేేది, 24206, 
సృష్టించేది, ఉనికిలోనికి తెచ్చేది దేవుని వాక్యమే. తన వాక్కును మన జీవితాలలోకి 
పలికి, మన జీవితాలను మనం కోరుకునే విధంగా నిర్ణయించే సామర్ధ్యాన్ని, అధికారాన్ని 
దేవుడు మనకిచాాడు. 


దేవుని ఉద్దేశాలు, (ప్రణాళికలు, దర్వనాలను మీ జీవితంలో జరిగేలా వాటిని పలకండి. 


13 


BINA ఉద్దోశాలకు జన్మనివ్వడం 


సామెతలు 10:4 
బద్దకముగా పనిచేయువాడు SBS cd. శ్రద్దగలవాడు ఐశ్వర్య వంతుడగును. 


సామెతలు 13:4 
సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు. శ్రద్దగల వానికి ప్రాణము పుష్టిగా నుండును. 


1కొరింధీ 15:10 

అయినను నేనేమై యున్నానో అది BHA కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన 
ఆయన కృప DAVOS కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, 
నాకు తోడైయున్న దేవుని కృపయే. 


తమ కలలతో, తమ రక్తాన్ని, చెమటను, కన్నీటిని కలపడానికి ఇష్టపడనివారి కలలు 
నిజం కావు! అవి కల్లలుగానే ఉండిపోతాయి! దేవుని ఉద్దేశాలను పుటించడానికి 
మనవంతుగా శ్రద్దగా పనిచేయాలి. 


“కన్నీటితో విత్తువారు ఆనందగానముతో పంటకోసెదరు” (కీర్తన 126:5). మనం 
“కన్నీటితో విత్తడానికి” ఇష్టపడకపోతే, “సంతోషంతో పంటకోయలేము”. మనకు 
దేవుడిచింన దర్శనం లేక కల ఉంది, కాని అది జరగడానికి మనం ఎక్కాల్సిన కొండ, 
మనం పడాలిన శమ, అంకితభావంతో కూడిన ప్రయత్నం అవసరం. మనం ఒక్కొక్క 
ఇటుక Dd jchod, హఠాత్తుగా వ్యతిరేకత అనే గాలి వీచి కొన్ని ఇటుకలను 
కూల|దోయవచుు. కాని మనం వాటిని తీసుకుని మరలా కట్టడం మొదలుపెట్టి, 
ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవుని ఉదెశాలను పుట్టించడానికి GOS కూడిన పని 
అవసరం. 


దేవుడు మనలను కేవలం కలలు కనేవారిగా కాక, ఆయన రాజ్యం కోసం పనిచేసేవారుగా 
ఉండడానికి పిలిచాడు. మనం పరిచర్య పనినిగూరి కలలు కనడానికి మా।తమే కాక, 
పరిచర్య పని చేయడానికి పిలువబడాం. కష్టాలను, సవాళ్ళను అధిగమిస్తూ 
పనిచేయండి, అప్పుడు కల నిజమౌతుంది. 


మనలో పతి ఒక్కరి ద్వారా పుట్టించాలని దేవుడు కోరుకుంటున్న అనేక 
ఉద్దైేశాలున్నాయని నేను నమ్ముతున్నాను. “ప్రభువా, నేను చాలా పెద్ద కలలు కన్నాను, 
కాని ఏమీ చేయలేకపోయాను” అంటూ పరలోకానికి వెళ్ళవద్దు. దేవుడు మన ద్వారా ఈ 
భూమిమీద పుటించాలని కోరిన (HAGA) పుట్టించామని ఎరిగినవారమై, మనం 
పరలోకానికి వెళ్ళాలి వుంది. 


14 


ఆల్‌ పీపుల్‌ SSS భాగస్వాములు కండి 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ ఒక స్థానిక సంఘంగా తన పరిధిని మించి ఇండియా అంతటా, 
ముఖ్యంగా ఉతర ఇండియా వరకు తన పరిచర్యను జరిగిస్తున్నది. మా ప్రతేక దృ్నా (ఎ) 
నాయకులను బలోపేతం చేయడం, (బి సంఘాల్లోని యువతను పరిచర్యకు 
సిదపరచడం, (సి) క్రీస్తు శరీరమైన సంఘాన్ని వృద్దిపరచడం. యౌవనస్తుల కోసం అనేక 
నికణా సెమినార్లు, [SYS నాయకుల కాన్పరెనులు సంవత్సరం అంతటా 
జరిగిస్తుంటాము. అవే కాక, విశ్వాసులను వాక్యంలో, ఆత్మలో బలోపేతం చేయాలనే 
లక్ష్యంతో వేల సంఖ్యలో మా పచురణలు ఇంగీషులో, ఇతర భారతీయ (ప్రాంతీయ 
భాషలో ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. 


ఒకేసారి లేక (ప్రతి Der క్రమంగా కొంత కానుక పంపించడం ద్వారా మాతో ఆర్థికంగా 
భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన BIOS’ జరుగుతున్న 
ఈ గొప్ప పరిచర్యకు సహాయంగా మీరు పంపే కానుక ఎంత అయినా కృతజ్ఞతతో 
స్వీకరించ బడుతుంది. 


మీరు మీ కానుకని చెక్కు ద్వారా లేక బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ ద్వారా, “ఆల్‌ పీపుల్‌ చర్‌, 
బెంగళూరు” Dod మా ఆఫీసు అడ్రసుకు పంపించవచుు. లేక నేరుగా బ్యాంక్‌ 
(టాన్స్‌ఫర్‌ ద్వారా మా బ్యాంక్‌ DOS జమ చేయవచు. 


గమనిక: ఇండియాలోని బ్యాంక్‌ ఎక్కొంట్‌ల ద్వారా పంపే కానుకలను మాతమే ఆల్‌ 
పీపుల్‌) చర్‌ స్వీకరించగలదు. మీరు మీ కానుక పంపేటప్పుడు మీకిష్టమైతే DDO 
పరిచర్యలో ఏ విభాగంలో దానిని వాడాలని మీరు కోరుతున్నారో దానిని మాకు 
తెలియజేయవచు. ఇతర వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ apewo.org/give లో 
చూడవచుు. 


మీకు వీలైనప్పుడల్లా మాకోసం, మా పరిచర్య కోసం ప్రార్లించడం మరచిపోవద్దు. 


మీకు మా కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక | 


FREE PUBLICATIONS 


A Church in Revival* 

A Real Place Called Heaven 

A Time for Every Purpose 

Ancient Landmarks* 

Baptism in the Holy Spirit 

Being Spiritually Minded and Earthly Wise 
Biblical Attitude Towards Work 


Breaking Personal and Generational 
Bondages 


Change* 

Code of Honor 

Divine Favor* 

Divine Order in the Citywide Church 
Don't Compromise Your Calling* 
Don't Lose Hope 

Equipping the Saints 

Foundations (Track 1) 

Fulfilling God's Purpose for Your Life 
Gifts of the Holy Spirit 

Giving Birth to the Purposes of God* 
God Is a Good God 

God's Word—The Miracle Seed 

How to Help Your Pastor 

Integrity 

Kingdom Builders 

Laying the Axe to the Root 

Living Life Without Strife* 

Marriage and Family 





Ministering Healing and Deliverance 
Offenses—Don't Take Them 

Open Heavens* 

Our Redemption 

Receiving God's Guidance 

Revivals, Visitations and Moves of God 
Shhh! No Gossip! 

Speak Your Faith * 

The Conquest of the Mind 

The Father's Love 

The House of God 

The Kingdom of God 

The Mighty Name of Jesus * 

The Night Seasons of Life 

The Power of Commitment* 

The Presence of God 

The Redemptive Heart of God 

The Refiner’s Fire 


The Spirit of Wisdom, Revelation and 
Power* 


The Wonderful Benefits of speaking in 
Tongues 


Timeless Principles for the Workplace 
Understanding the Prophetic 

Water Baptism 

We Are Different* 

Who We Are in Christ 

Women in the Workplace 

Work Its Original Design 


PDF versions of all the above books are available for free download from our church website 


at apcwo.org/books. Many of these books are also available in other languages. To request 


your free copy of these books, please send an email to bookrequest@apcwo.org 


*Available only as PDF 


Also visit our church website for free Audio and Video sermons, 


Sermon notes 


(apcwo.org/sermons), and many other resources you can use. 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌ గురించి 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ (ఎపిసి)లో బెంగళూరు నగరంలో మేము ఉప్పుగా, వెలుగుగా ఉంటూ, 
ఇండియా దేశానికీ, ఇతర ప్రపంచ దేశాలకూ ఒక స్వరంగా పనిచేయాలని మా దర్శనం. 


ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, నడిపింపు 
ద్వారా అందించాలన్నది మా దృఢమైన తీర్మానం. మధురమైన సంగీతం, 
సృజనాత్మకమైన బోధన, అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన పరిచర్య 
విధానాలు, అత్యాధునిక సాంకేతిక నెపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, పరిశుద్దాత్మ 
సూచనలతో, ఆశ్చర్యకార్యాలతో, సూచక[క్రియలతో, పరిశుద్దాత్మ వరాల కుమ్మరింపుతో 
S608 2.4,5, హెబీ 2.3,4) కూడిన వాక్య ప్రకటనకు ప్రత్యామ్నాయాలు కానేరవని 
మేము నమ్ముతున్నాము. మా ప్రధానాంశం యేసు ! మా వసువు దేవుని వాక్యం ! మా 
విధానం పరిశుద్దాత్మ శక్తి! మా భారం (ప్రజలు | మా గమ్యం క్రీస్తులోకి పరిపక్వత ! 


మా ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మా 
కార్యాలయాలు ఉన్నాయి. ఆల్‌ పీపుల్‌) చర్‌బాంచిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే 
సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ www.apewo.org/locations . చూడండి, లేక 
contact@apcwo.org. § ఒక ఇమెయిల్‌ పంపండి. 





నిన్ను (DMS) BH నీకు తెలుసా? 


సుమారు 2000 సంవత్సరాలకు ముందు, దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు. 
ఆయన పేరు యేసు. ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు. యేసు 
శరీరధారియిన దేవుడు కాబటి, ఆయన చెపినవన్నీ, చేసినవన్నీ మనకు దేవుణ్ణి 
బయలుపరిచాయి. ఆయన మాట్లాడిన మాటలు సాక్షాత్తు దేవునివే. ఆయన చేసిన 
పనులన్నీ దేవుని కార్యాలే. యేసు భూమిమీద అనేక అద్బుతాలు చేశాడు. ఆయన 
రోగులను, శ్రమలో ఉన్నవారిని బాగుచేశాడు. ఆయన గుడఢివారి కన్నులు తెరిచాడు, 
చెవిటివారికి ఏనికిడినిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, పతి విధమైన వ్యాధిని, 
రోగాన్ని స్వస్థపరచాడు. కొద్ది రొట్టిలను అత్యధికంగా చేసి ఆకలితో ఉన్నవారిని 
ed sor పోషించాడు, తుపానులను అణచాడు, ఇంకా అనేక అదుతకార్యాలు 
చేశాడు. 


ఈ కార్యాలన్నీ దేవుడు మంచి BHA, ప్రజలు బాగుండాలని, సంపూర్ణులుగా, 
ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరేవాడనీ బయల్పరుస్తున్నాయి. దోవుడు 
ప్రజల అవసరాలు తీర్చాలని కోరుతున్నాడు. 


sae దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు 
నిర్ణయించుకుంటాడు? యేసు ఎందుకు వచ్చాడు? 


మనందరమూ పాపం చేసి, మనల్ని సృజించిన BHA యెదుట అంగీకృతం కాని 
పనులు చేశాము. పాపానికి పర్వవసానాలుంటాయి. పాపం దేవునికి మనకు మధ్య 
దాటలేని గొప్ప గోడలాగా ఉంది. పాపం దేవుని నుండి మనలను వేరుచేస్తుంది. మనలను 
సృష్టించిన వానిని ఎరుగకుండా, ఆయనతో అర్థవంతమైన అనుబంధంలో ఉండకుండా 
అడ్లుకుంటుంది పాపం. కాబట్టి మనలో అనేకులు ఈ ఖాళీని అనేకమైన వాటితో 
నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. 


మన పాపానికి మరొక ఫలితం, దేవుని నుండి శాశ్వతంగా వేరుకావడం. దేవుని 
న్యాయస్థానంలో పాపానికి శిక్ష మరణం. మరణం woh దేవునితో నిత్వమూ వేరై 
నరకానికి వెళ్ళడం. 


కాని శుభవార్త ఏమిటంశకే, మనం పాపం నుండి విడిపించబడి దేవుని దగరకు వెళ్ళగలం. 
"పాపము వలన వచు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన (ప్రభువైన 
క్రీస్తు యేసు నందు నిత్యజీవము” అని బైబిల్‌ చెబుతుంది (రోమా 6:23). తాను సిలువ 
మీద మరణించినప్పుడు, సర్వలోక పాపముల కోసం యేను వెల చెలించాడు. 
మూడురోజుల తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు, తనను తాను సజీవునిగా అనేకులకు 
కనపరచుకొని, తిరిగి పరలోకానికి వెళ్ళాడు. 


దేవుడు (Heo, దయగల దేవుడు. ఏ ఒక్కరూ నరకంలో నించిపోవడానికి ఆయన 
ఇష్టపడడు. అందుకే ఆయన వచ్చాడు. మానవ జాతికంతటికీ పాపం నుండి, దాని 


నిత్యశిక్ష నుండి విడుదల కోసం మార్గాన్ని ఎర్పరచడానికి. ఆయన పాపులను 
రక్షించడానికి వచాాడు- నీవంటి, నావంటి వారిని పాపము నుండి, నిత్వమరణం నుండి 
విడిపించడానికి. 


ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందడానికి, మనం ఒక్క పనిచేస్తే చాలని బైబిల్‌ 
చెబుతుంది- ప్రభువైన యేను [B&W సిలువపై చేసిన కార్యాన్ని స్వీకరించి, 
SOI SAS ఆయనయందు విశ్వాసముంచడం. 


“ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా 
పాపక్షమాపణ పొందును” (అహపా.కా. 10:43). 


“రేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను 
లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు” 
(రోమా 10:9). 


నీవు కూడా ప్రభువైన యేసు శ్రీస్తునందు విశ్వాసముంచితే, నీ పాపములకు క్షమాపణ, 
DQ పాందవచుు. 


పభుదన "యను: కనులతో. wands A SV VBewdD BOS కార్యంలో 
విశ్వాసముంచడానికి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే చిన్న [WSS కింద ఉంది. 
యేసు నీ కోసం చేసినదాన్ని నీవు స్వీకరించినట్లు ఒప్పుకోవడానికి, నీ పాపక్షమాపణ, 
VODA పొందడానికి ఈ పార్గన సహాయ పడుతుంది. ఈ |పార్గన కేవలం సూచనాత్మకం 
మాతమే. నీ POS మాటలలో కూడా నీవు పార్గించవచు. 


(వియమైన యేను వభువా De) నీలునవై నాకోనం DAS కార్యాన్ని ఈ రోజా నోను అధం 
బోనుకున్నాను. Do) DESO మరణ్‌ందాన్రు, నీ వశళనమైన OSD) నాకోనం DOBo2, 
DAD ESTO POG? నా పాపాలకు వరిహోరం TOOT. నీలో విశానముంబోవాడు 
బారి పాపాలకు F SOLD పొందుతారని బైబిల్‌ చాబుతుంది. 


నోడు నీలో దిశానముంబడానికి He) నిలువవె నా పాపాల SO మరణీంచి, తిరిగి 
GIS) నమ్మి OV) న్వీకరింబడానిక్‌ నోను ిర్రయించుకుంటున్నాశథయు. నా 
నలెియల SO నన్ను నోను ర్టోంచు FOV, మరొక మూనన్రుడెనడూ నన్ను 
OF OS OSD నౌోనారుగుదును. నా పాపాలకు FVII నాకై TV నంపొదించుకోలోను. 


ఈ రోజూ DoS) నా కోనం మరణ్‌ంచాననే, నా పాపాలకు వరిహోరం దాభించాననే, మరణం 
గొలిచి తిరిగి BISA, నా వృాధయంలో నమ్మి DISS ఒన్రుకంటున్నాను ID 
DP SOS IP? పాపాలకు క్రమావణను, పావజుథిని న్నీూకరిన్తున్నా ను. 


యేనూ నీకు పోతాలు ! నిన్ను (WAWOSGOE నిన్ను మరింతగా ఎరగడానికి శీకు 
భయమ్య్మకణుణిగా జోదింబడానికి నాకు నహోయం DAV, ఆమేన్‌ 


DOWNLOAD THE FREE APP! 


Search for 


"All Peoples Church Bangalore" 


in the App or Google play stores. 








Available on the ANDROID AP 
0 App Store > Google p 


A daily 5-minute video devotional. 
A daily Bible reading and prayer guide. 


5-minute Sermon summary. 


Toolkit with Scriptures on various topics to build faith and information to 
share the Gospel. 


Resources with sermons, sermon notes, TV programs, books, music and more. 


IF YOU LOVE IT, TELL OTHERS ABOUT IT! 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌ 
BOS కాలేజీ & DALY శెయినింగ్‌ సెంటర్‌ 


BAS కాలేజీ & WILY శుయినింగ్‌ సెంటర్‌ (ఎపిసిబిసి), బెంగళూరు, ఇండియా ఆత్మనింపుదల, 
ఆత్మాభిషేకంతో కూడిన ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ, విద్యారులను పరిశుదాత్మ యొక్క 
అసామాన్యమైన శక్తితో స్వచుమైన సిద్దాంత (ప్రాతిపదికతో, మేధోపరంగా ఉతేజితమైన దేవుని వాక్య 
పఠనంలో శిక్షణ నిస్తుంది. దైవ స్వభావనిర్మాణం, SBS దేవుని వాక్య బోధన, శక్తివంతమైన సూచనలు, 
ఆశ్చర్య కార్యాలు, సూచకక్రియలు - ఇవన్నీ (ప్రభువుతో మనం కలిగి ఉండే సన్నిహిత సంబంధంలో 
నుండి ప్రవహిస్తాయని మేము నమ్ముతాము. 





Bible College 


&MI 4 ks COL 


ఎపిసి బైబిల్‌ కాలేజీలో స్వచ్చమైన SHS మా।తమే కాక ఆచరణాత్మకమైన దేవుని డేమను, పరిశుద్దాత్మ 
అభిషేకం, ఆయన నన్నిధిని, దేవుని సహజాతీత కార్యాలను గురించి నొక్కి చెపుబడతాయి. అనేకమంది 
యువతీ యువకులు ఇక్కడ శిక్షణ పొంది, తమ జీవితాలలో దేవుని పిలుపును సంపూర్తి చేయడానికి 
బయటికి పంపబడ్డారు. 


మేము అందించే St Jeo 


HODES ఇన్‌ థియాలజీ & క్రిస్టియన్‌ DALY (సి.టిహెచ్‌.) లో ఒక సంవత్సరం కోరు) 
డిప్లొమా AS థియాలజీ & క్రిస్టియన్‌ MALY (డి.టిహెచ్‌) లో రెండు సంవత్సరాల కోరు) 
జేచిలర్‌ ఇన్‌ థియాలజీ & క్రిస్టియన్‌ MALY (బి.టిహెచ్‌) లో మూడు సంవత్సరాల కోరు) 


వారం అంతా నోమవారం నుండి శుక్రవారం వరకు ఉ. 9.00 నుండి మ. 1.00 వరకు కొసులు జరుగుతాయి. 
స్థానికంగా ఉండేవారు, వివిధ వృతుల్లో పనిచేస్తున్నవారు, గృహిణులు ఈ క్లాసులకు హాజరై ఆ తరవాత మ. 
1.00 నుండి తమ పనులకు వెళవచుు. ఇక్కడే నివాసం ఉండాలని కోరే యువతీ యువకులకు 
ప్రత్యేకమైన హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంది. వారం దినాల్లో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు 
విద్యార్లులు ఫీల్డ్‌ వర్క్‌లో, ప్రత్యేకమైన సెమినార్లు, ప్రార్థన, ఆరాధన సమయాల్లో పాల్గొనేలా కార్యక్రమం 
ఉంటుంది. బయటి నుండి వచ్చే విద్యారులకు మధ్యాహ్నం SM en DO IFO. వారాంతంలో ప్రతి DarsG 
ఆయా స్థానిక సంఘాల్లో పరిచర్య చేయడానికి ప్రోత్సాహం అందిస్తాం. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికీ, కాలేజీ, కార్యక్రమాలు, (ప్రవేశం విధి విధానాలు, బోధనా రుసుము 
మొదలైన వాటిని తెలుసుకోడానికీ, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోడానికి మా వెబ్‌సైట్‌ 
apcwobiblecollege.org ని దర్శించండి. 


ఎపిసి-బిసి నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ శూ 
థియలాజికల్‌ ఎ॥క్రిడికేషన్‌ (నాటా) (i 
ద్వారా గుర్తింపు పొందినది x Z 


N & . Z 
Weare. WE 
oS” 






\, 


% 
Wo “ 
voz 

SS 





దేవుడు తన ఉద్దేశాలను ఈ భూమిపై నెరవేర్చుకోడానికి కొన్ని సందర్భాల్లో దేవదూతలను 


వాడుకొని ఉండవచ్చు గానీ ఎక్కువగా ఆ పనికి ఆయన మానవులనే వాడుకుంటాడు. అంటే, 
ఆయన ఉద్దేశాలు ఈ భూమి మీదకి వ్యక్తుల ద్వారా, అంటే నీ ద్వారా, నా ద్వారా విడుదల 
చేయ బడతాయన్న మాట. 


నీవు దేవునితో నడిచే కొద్దీ ఆయన న్నీ ద్వారా ఈ భూమి పైకి విడుదల చేయాలని భావించిన 
ఉద్దేశాలను నీవు గ్రహించ గలుగుతావు. వాటిలో కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనవి కావచ్చు. 
ఉదాహరణకి, ఒక కన్యక ద్వారా దేవుని కుమారుగు ఈ లోకంలోకి రావడం కావచ్చు. మరి 
కొన్ని ఇంత ప్రాముఖ్యం కాకపోయినా ఇంతవరకూ ఎవరూ వినని ఒక మారు మూల 
గ్రామంలో ఒక నర్సరీ స్కూలు స్థాపించడం లాంటి తక్కువ ప్రాముఖ్యమైన విషయాలు 
కావచ్చు. ఏదైనా దేవుని కార్యం ఈ భూమి మీదకి విడుదల కావడమే అవుతుంది. 


దేవుని ఉద్దేశాలకు ఈ భూమి మీద జన్మనివ్వడం అనే అంశం గురించి ఈ గ్రంథం కొంత 


విలువైన అంతర్దుష్టిని కలిగిస్తుంది. 





All Peoples Church & World Outreach 


# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, ger 
2nd Block, Kalyan Nagar, Bangalore 560 043 ర 
Karnataka, INDIA ui 
Phone: +91-80-25452617 CR 

Y 


Email: contact@apcwo.org 
Website: apcwo.org 





